కథా సారధలు: 


మురళీమోహన్‌ 
గుమ్మడి 

గిరిబాబు 

అలు రామలింగయ్య 
జయచి త్ర 
జయమాలిని 

బేబీ రోహిణీపసాద్‌ 
పత్యేక అతిధి పొ(తధారులు : 
రావుగోపాలరావు 
డా॥ (ప్రభాకర రెడ్డి 
ఛాయాదేవి 


మరియు 
“నటశేఖర” నత్యనారాయణ 


సంభాషణకర్త 


గీత రచన 


స్వర కల్పన 
నేపధ్య గానం 


వస్తా! అంకరణ 
రూపకల్పన 

క 

స్ప ర చ్మితాలంకరణ 


(ప్రచార రూప కల్పన శి 


పాటలు, నేపథ్యరూపం క 


కూ డియో 
లు 
శ ప్రాసెసింగ్‌ 


కళ 


ఛాయాగహణదర్శకుడు ... 


కూర్చు 
సహాయ నిర్మాత 


సహకార దర్శకులు 


క్రళాసారధులు 


సత్యానంద్‌ 

డా॥ సి, నారాయణ రెడ్డి 
వేటూరి, వీటూరి, గోపి 
చక్రవర్తి 

పి. సుశీల; 
బాలను[బహ్మణ్యం; ఆనంద్‌ 
కృష్ణ 

రమేష్‌; మాధవరావు; శన 
కశ్యామ్‌కుమార్‌ 


"గంగాధర్‌ 


కోటేశ్వరరావు (జెమిని 
ఫ్రీ సారధి 

రాజన్‌ 

పేమచందర్‌ 

కె. యస్‌. (ప్రకాష్‌ 

విం అంకిరెడ్డి 

ఏ. వి. ప్రసాద్‌ 
రామ్‌నూరి, _పేమకుమార్‌ 


కధామల్లిక 


స్త్రీ (సేవ అనంతం--సము(దంవలె. దాని తీరాలు కంటికి 
కనిపించవు. సముద్రం అడుగున నేల వుంటుంది-ాకాని స్త్రీ 
హృదయం లోతుల్ళో అది వుండదు. బాలికగా యన్వనవతిగా, 
ప్రాఢగా, వివిధ పరిణామాల్నో స్రీ) మానసిక పరివర్తన చెంది తన 
(పేమామ్యతాన్ని పురుషునికి అందిస్తుంది, 


కల్పన కాలేజీ చదువులు చదివినప్పటినుంచి పభ్యాత 
రచలుత రఘురామ్‌ రాసిన నవలలన్నీ విధిగా చదివేది--ఆ నవలలలోని 
కధానాయిక పాత్రలన్నీ తనుగానే ఊహించుకుని రఘురావ్‌ం తన భర్త 
అయిలే తన జీవితం శోభస్కరంగా వుంటుందని కలలు కంటూ 
రేయింబవళ్ళు అతన్నే ఆరాధిస్తూ వుండేదా-తనెవలో అతనికి 
తెలియకపోయినా--అతని బొమ్మల ద్వారా తన మనసు అతనికి 
అర్పణ చేసుకొని తన గుండెలనిండా అతన్ని నింపుకుండి--అనుకోని 
పరిస్తితిలో కాలం తిప్పిన మలుపువల్ల వేరొకరికి భార్య అయ్యా 
అవకుండా బయటపడింది. 


వురల అదే కాలం తానూహించని పరిస్తితులలో రఘురావ్‌) 
చెంత జేర్చింది--తాను ఆ యింటి కోడలినంది--ఆమెవలో తెలియని 
రఘుఠావ్‌ మొదటిలో కలవరపాటు, గగుర్పాటు. చెంది కాలం 
ప్రసాదించిన మార్పులో ఆమెను చేరదీసి తనదానిని చేనుకోవాలని 
ఆనందంతో ఆమెకు పెట్టుకున్న పేరే కల్పన వారిద్దరూ నడిచిన 
చోట ముళ్ళు - పువ్వులుగా మారిపోయాయి. (ప్రకృతీ పరవశించి 
వాళ్ళతో ఆడింది-పాడింది-కాని మరల అదే కాలం తిప్పిన మలుపు 
వల్చ ఇద్దరూ విడిపోయారు--ఎలా విడిపోయారన్నదే చిత్ర కధాకదనం 
దీనికి వెండి తెరే సమాధానం. 


ర్ట ల్ప న 
పాటలు 


పాట 1 
ఆక్షరకర్శ : వీటూరి సుస్వరకర్త : పి. నుళీల 


పల్గవి : వదలనురా! నిను రఘురామా! 
నా జీవితమే నవ పారిజాతము 
ఏనాడో అది నీకే అంకితము 


వరణం ; నా భావములో జీవము నీవే! 
నా గానములో మాధురి నీవే! 
తోడూ నీడా మనుగడ నీవే 
నను నడిపించే దైవము నీవే 


చరణం: కోరను ఎప్పుడూ సిరి సంపదలు 
అడగను నిన్ను వేరే వరములు 
వనమౌ నీ పదములె చాలు 
నను పాలించే సౌభాగ్యాలు 


పోలు: 2 
అక్షరకర్త : సి. నారాయణరెడ్డి సుస్వరకర్త : పి సుశీల 


పల్పవి : అర్హరాతిరి పొద్దు పొడిచేనా 
నీటిమాటున నిప్పు రగిలేనా 
ముద్భులతోనే (పేమ కవితకు 
దిద్దినావా ఓసమాలుఅమ్మ దొలిగాః. 


చరణం : మగత నిదురలో పెట్టిన ముద్బు 
మంచు తెరలలో పొడిచిన పొద్దు 
తెరలు తొలిగిేనే పొద్దుకు పరువం 
తీపి పెరిగితేనే ముద్దుకు మురిసెం 
ఆ ముద్దు తీరేదాకా 
ఈ పొద్దు గడిచేదాకా 
బజ్బోరా...హుష్‌...ష్‌...ష్‌... 


చరణం : కలవరించుతున్నదీ కాటుక కనుదోయి 
కమ్మగ మోగింది గాజుల సన్సాయి 
మూగవడిన గదిలో అనురాగం శృతి చేసుకుంది... 
కవి అల్లిన కల్పనలో నవగీతం పలుకుతుంది... 
ఆ పాటయే జోలగా 


ఈ పానుషే ఉయ్యాంగా 


9 
si 
¥ 
i 
AN 


పాట 3 
పదకర్త : వేటూరి గళకర్తలు : పి, నుళశీల, జి. ఆనంద్‌ 


ఆమె: దిక్కులు చూడకు. రామయ్య 
పక్కనె ఉన్నది సీతమ్మ 


అతడు : సిరిమల్ళె నవ్వుల సీతమా గే 
ముందుకు రావె ముద్భులగువా శై 


చరణం ఆమె : ఎదనే దాచుకుంటావో, నా 


1 ఎదనే దాగివుంటావో 
కదలికలన్నీ కథలుగ అల్మ్మీ 
కవితలె రాసుకుంటావో... రావు। 
అతడు ; పొన్నలు పూచిన నవ్వు- సిరి 


వెన్నెల దోచి నాకివ్వు--ఆ 
వెన్నెలలో-ానీ కన్నులలో 
సన్నజాజులె రువ్వు...కను 
సన్నజాజలే రువ్వు... 


చరణం.ఆమె.: కలలో మేలుకుంటావనోనా 
రి కళలే ఏలుకుంటావో 
కలలిక మానీ కలయికలో--నా 
కనులలో చూసుకుంటావో... 


అతడు : వెల్టువలై నది సొగసు 
తొలివేకువె నీ మనసు-ఆ 
వెలు వలో-నా పల్లవిలో 
౧ ౧ 
రాగమే పలికించు--అను 


రాగమ్మై పులకించు 
పాట 4 
అక్షరశిల్సి ప“ గోవి గాయని; వీ. నుళీల 
పల్లవి: పొద్దు వాలిపోయాక 
Bo) [=] 


ఊరు సద్బువుణిగాక 

ఒంటరిగా అత్తకొదుకు రమ్మన్నాడు 

నన్ను రమ్మనీ వాడేమొ రాకున్నాడు 

ఎంతపని చేశాడమ్మ పిల్లాడు... 1పొద్దు! 


చరణం 1; 


చరణం 2: 


నీటిమోద రాసిపోతాను 

నీమీద నేను అలిగానని 

గాలితో చెప్పిపోతాను 

స్తే మాటలన్ని గాలివేనని 

వెదురు గుబురు వినిపిస్తుంది 

నేనెన్నిసార్డు నిట్నూ! ర్పానో 

ఇసుక తిన్నె చూపిస్తుంది 

ఇక్కడెంత సేపు కాసుకున్నానో--- 1ఎంత। 


వానమబ్బు కదిలొస్తుందీ 

నా నడక నీకు గురుతొచ్చేలా 

మెరుపు తీగ తళుకు మన్నది 

నావంటి మెరుపు నువు చూసేలా 

వానజల్సు రాబోతుందీ 

నా గుండెలలో వలపు జల్ఫుగా 

ఆకాశం చీక క్టైనది 

నీ ముద్చు లెవరు చూడకుండగా... తః 


సాట 5 


పదకర్త : వేటూరి గళకర్త : ఎన్‌, పి. బాలనుబహ్మణ్యం 


సాకీ; 


చరణం 1 : 


వచనం 2: 


ఇది నా కల్పనా! 
కవితా లాపన... 


ఒక ఉదయంలో నా హృదయంలో 
విరిసిన మందారం---మెరిసిన సింధూరం 
కల్పనా! అది ఒక కల్పన 

అది నా కల్పన! 


తార తారకీ నడుము ఆకాశం ఎందుకో 
పాట పాటకీ నడువు ఆవేశం ఎందుకో 
మనిషి మనిషికీ మధ్య మనసనేది ఎందుకో 
మనసే గుడిగా-ామనిషికి ముడిగా 
మువుత ఎందుకో ఈ మవుత ఎందుకో 
తెలియని ఆవేదనే ఆలాపన 
తెలుసుకున్న వేదనే కల్పనా... 

అది ఒక కల్పన 

అదినా కల్పన... 


దిన్వె దివ్వెలో వెలుగు నీ రూపం పాందితే 
పువ్వు పువ్వునా మధువు నీకోసం పాంగితే 
కవి మనస్సుతో ఉషస్సు కారు చీకటవుతుందే 
మిగిలిన కథలో పగిలిన ఎదలో 
ఈ కవిత లెందుకో కవితలెందుకో--- 
తెలియని ఆవేదనే ఆలాపన 
తెలుసుకున్న వేదనే కల్పనా-- 

అది ఒక కల్పన- 

ఆధి నా కల్పన... 


VADAPALAN| PRESS, MADRAS-28, 


